శ! 


న 


క్ల [ gu: అ Thatta q- 
సా క్‌ 


మళ 


9}ninsu| 96/ ట్‌! 6౦.10 


Kiron Type Institute 


వ అభిరామి స్తోత్రమ్‌ - భావార్థముతో. 
101 నమస్తే లలితే దేవి శ్రీమత్సింహాసనేశ్వరి। 
భక్తానామిష్టదే మాతః అభిరామి నమోః స్తుతే॥ 


లలితా దేవిగా సింహాసనంపై ఆసీనురాలై తన భక్తులకు కొంగుబంగారమైన 
జగన్మాత అభీరామికి నమస్కరిస్తున్నాను. 
02. చన్లోదయం కృతవతీ తాటంకేన మహెశ్వరి। 
ఆయుర్దెహి జగన్మాతః అభిరామి నమో౭ స్తుతే॥ 
సమస్త దేవతలకు అధిదేవతయి, తన కర్ణములయొక్క తాటంకములనుండి 
చంద్రోదయాన్ని కల్పించిన జగన్మాత అభిరామిని ఆయువును ప్రనాదించ 
వలసినదిగా నమస్కరిస్తున్నాను. 
03. సుధాఘటేశశ్రీకాన్తే శరణాగతవత్సలే। 
ఆరోగ్యం కహా మో నిత్యం అభిరామి నమో౭ స్తుతే॥ 


నిత్యం ఆరోగ్యాన్ని ప్రనాదించి ఆశీర్వదించవలసినదిగా ప్రార్థిస్తూ, అమృత 
వుటేశ్వరునిగా కొలువై ఉన్న ఈశ్వరుని డెవరీ జగన్మాత అభిరామికి 
నమస్కరిస్తున్నాను. 
04. కళ్యాణీ మంగళం దేహి జగన్మంగళకారిణి 
ఐశ్వర్యం దేహి మె నిత్యం అభిరామి నమో౭ స్తుతే॥ 
ఈ సమస్త విశ్వానికి సకల శుభములను సమస్త సన్మంగళములను 


పసాదించె అనుగ్రహించే కళ్యాణ స్వరూపిణి జగన్మాత అభిరామిని సకల 
ఐశ్వర్యములను ప్రసాదించవలసినదిగా ప్రార్ధిస్తూ నమస్మరిస్తున్నాను. 


Kiron Type Institute 


Kiron Type Institute 2 


105. చంద్రమండలమధ్యస్టే మహాత్రిపురసుందరి 

శ్రీచక్రరాజనిలయే అభిరామి నమో౭ స్తుతే॥ 
చంద్ర మందల మధ్యములో స్థితురాలై, త్రిభువనములకు జగదీశ్వరిగా, 

శ్రీచక్ర మధ్యములోని బిందువులో వసించే జగన్మాత అభీరామికి నమస్కరిస్తున్నాను. 

06. రాజీవలోచనే పూర్ణ పూర్ణచ[న్ద విధాయిని। 

సౌభాగ్యం దెహి నె నిత్యం అభిరామి నమో౭ స్తుతే॥ 
పద్మముల వంటి కన్నులు కలిగి, పరిపూర్ణమై, పూర్ణచంద్రుని వలె (ప్రకాశించే 
జగన్మాత అభిరామిని నిరంతరం సౌభాగ్యాన్ని ప్రనాదించవలసినదిగా (ప్రార్థిస్తూ 
నమస్కరిస్తున్నాను. 
07. గణశస్నందజనని వేదరూపె ధనేశ్వరి। 
విద్వాం చ దేహి మే కీర్తిం అభిరామి నమో౭ స్తుతే॥ 
గణేశునికి, కుమారస్వామికి కన్నతల్లిగా, వెద స్వరూపిణిగా, ఐశ్వర్యమునకు 
అధిదేవతగా (ప్రకాశించే జగన్మాత అభిరామిని విద్యను, యశస్సును ప్రనాదించ 
వలసినదిగా ప్రార్దిస్తూ నమస్కరిస్తున్నాను. 

08. సువాసినీప్రియ మాతః సౌమాంగళ్యవివర్దిని; 
మాంగళ్యం దేహి మే నిత్యం అభిరామి నమోః స్తుతే॥ 
సువాసిని ప్రీలకు ఆరాధ్య దేవతగా, మాంగళ్య దేవతగా పూజింపబడే 

జగన్మాత అభిరామిని సుఖప్రదమైన వైవాహిక జీవితం అనుగ్రహించవలసినదిగా 

వార్జిస్తూ నమస్కరిస్తున్నాను. 

09. మార్శండేయ మహాభక్త సుబహ్మణ్య సుపూజితే। 

శ్రీరాజరాజేశ్వరీ త్వం హ్యభిరామి నమో౭ స్తుతే॥ 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


AXE వాకు! MEA} AE 
Soe టలు ఇగంుగాట్యూలు 


ల 


మార్కండేయుడు, అభీరామభట్టు వంటి భక్తులచే అర్చించబడి, 
రాజరాజేశ్వరీ రూపములో పూజలందుకుంటున్న జగన్మాత అభిరామికి మనః 
పూర్వకముగా నమస్కరిస్తున్నాను. 
10. సాన్నిధ్యం కురు కళ్యాణీ మమ పూజాగృహే శుభే! 
వింబే దీపే తథా పుప్పే హరిద్రా కుంకుమే మమ॥। 
నా పూజా గృహములోని దేవీ దేవతల మూర్తులపైనా జ్యోతులపైనా, 
పుష్పముల పైనా, పూజింపబడిన కుంకుమపైన నీ అపార కరుణను నిరంతరం 
ప్రసరింప చేయవలసినదిగా వార్టిస్తూ నమస్కరిస్తున్నాను. 
11. అభీరామ్యా ఇదం స్తోత్రం యః పరేచ్చక్తిసన్నిధౌ। 
ఆయుర్భలం యశో వర్పో మంగళం చ భవెత్సుఖమ్‌!॥। 
పరమ పవిత్రమైన అభిరామి స్తోత్రాన్ని, ఎవరు నిరంతరం ఆ తల్లి ముందు 


కూర్చుని పరిస్తారో, జగన్మాత అభిరామి వారికి దీర్చ ఆయుస్సును, బలమును, 
కీర్తి-యశస్సులను, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని ప్రసాదించి ఆశీర్వదిస్తుంది. 


హాజీ 


Kiron Type Institute 


Kiron Type Institute “| 


+ (ఎక్కడైనా తప్పులు ఉంటే సహృదయంతో తెలియజేయవలసినదిగా మనవి.-944 044 9650, 994 994 1480) 3 


Kiron Type Institute 


